తారాగణ ( 
రాజబాబు 
రావు గోపాలకావు 
రంగనాధ్‌ 
విజయబాబు 
నిర్మల 
జయశుభ 
కృష్ణకుమారి 
రావి కొండలరావు 


రాధాౌకుమారి 


అహ. ఆర 


కధా సం|గహము 


మనుషులు డబ్బు ఎందుకు సంఫాయిస్తారు _ 
తాము సుఖంగా బతకడానికి, తమ కుటుంబాలను సుఖపెటడానికి_ 


(ప్రపంచంలో అందరూ సుఖంగా బతకడానికి వీలున్నంత సంపా 
దించుకుంటున్నారా ? లేదు! 


తమ పిల్ల లుకూడా చదువుకుని - బాగా పైకి రావాలనే ఆలోచన 


లున్నా చదివించలేని పేదవాళ్లూ - 


పదిమందికి చదువుచెప్పి ఆతన పిల్లలను పై చదువులు చదివించ 
లేని మధ్యతరగతి ఉపాధ్యాయులూ - 


అడిగినదానికం టే రెట్టింపు డబ్బు యిచ్చి _ తమ పిల్లల భవిష్యత్తు 
బంగారంగా తీర్చిదిద్దుతున్నామనుకుని అపోహలో బతికే ధనికులూ _ 


ఇది అందరి కధ _ 


రోడ్డునపడ్డ మనుషుల కథ - 


అకట న్‌ OO 99 


రచన | గోపి 
పాడినవారు. ౩ ఏస్‌ హి బాలసు బహ్మణ్య౧ 


* కోటికి ఒకరే పుడతారూ _ పుణ్యదూ ర్తులూ ! 
వారి కొరకె వస్తారూ _ సూర్యచం(ద్రులూ ! 
పుణ్యమూర్తులూ _ సూర్యచం|దులూ ॥ కోటికి॥ 


: నా స్వార్థం నాదేనని తలపో సేవాడూ 

నలుగురికి భారమై కాటికి పోతాడూ 

నా దేశం, నా మనిషి అని పోరాడేవాడూ 

పోయినా. లోకాన మిగిలిపోతాడు 1కోటికి॥ 


: కులమత భేధాలెందుకు మనిషిలో 

కనిపించవు చివరకు ఏ పశువులో 

(బతుకులోని తియదనం మమతలో 

మనిషిలోని గొప్పదనం నడతలో ॥కోటికీ॥ 


: తలరాతలు నమ్ముకునే _థెన్యం పోవాలి ! 

తన చేతలపై మనిషికి ధైర్యం రావాలి ! 

చీకటినే నిందించే నై జం విడవాలి | 
పదుగురికీ దీపమై తానే వెలగాలి ! ॥కో టికి॥ 


రచన & కొసరాజు 
పాడినవారు : ఎస్‌, పి. బాలసు[బహ్మణ్యం 
లైఫే లాటరీ 
వీకై తే బ్యాటరీ 
(బతుకే తల్ల కిందులవుతుందీ | 
కారే మూలబడి పోతుంది 1 ng ఫ॥ 


చరణం : 


చరణం : 


5 


ః క్యాడిలాకు కార శే పెద్ద మనుషులు ! 


పై చూపులో వుండే బడా భాయిలు 
పున్నదంత వూడిపోయి, 
లాటరి కొడతారు: 


తప్పకుండా కాలినడక కొచ్చేస్తారూ ః 
ఆ సీను అందరూ చూసారూ 15 సే॥ 
చ =n 


ఎత్తుగ పెరిగానని ఎగిరిపడకురా 

యిరుకు దారిలోన పడి పరిగె త్తకురా 

వెనక ముందు చూడకుంటే, 

ఎదురుదెబ్బ తగిల నంటె, 

దిమ్మతిరిగి పడతావురా _ నాయనా 

లాటరి కొడతావురా! 15 ప 


తల్లి తండి చూడకపోతే, పిల్ల ల పని లాటరీ 
పిల్ల ల లెదురు తిరిగితే తలి ల్లిదం|డల పని లాటరీ 
మంచితనం లేకుండా, "మనుషుల్లో కలవకుండా 
తిరుగువాళ్ళ పని ఎప్పుడు ఇ. 

ఈ లోకమంత గమ్మత్తయిన లాటరీ 


రచన: ఆచార్య ఆ|కేయ 
పాడినవారు : పి. సుశీల, అనంద్‌ 


: దూరం - దూరం _ దూరం - ఎంత దూరం 


యింకెంత దూరం: 


"వేగం - వేగం _ వేగం _ ఎంతవేగం 
యింశకెంత వేగం! 


వేగం చేరని దూరం _ దూరం తెలియని వేగం 
పరువంలోని వేగం _ పరుగుల కందని దూరం ॥దూరం॥. 


చరణం : 


చరణం : 


పొట 4 


చరణం | 


చరణం : 


6 


దూరం, దూరం అంటున్నావు 

అంపే ఏమిటో తెలుసా నీకు? 

చూరం అంటే దగ్గర లేనిది 

సగర జాలిని అంధుకునే 

ఉడుకు నెత్తురు సంర ఎక్కడికి ? 


ఎక్కు_డికొ ఎవరికి కెలయని అకృ_డీకి ॥సూరం॥ 
అకుడికె నా చేచుకునేది ఎస?టికి ? 
ఆ (కలో వ 
అక గ్రాడున్నది "దని. తెలిస చిటచిపరికి 1 
గు అద త్న 
బయి లేదని తెలిసిన ద్‌ మా తాబ 2 


అరిగి పోతాము _ అలిసి పోతాము - తిరిగిరాలేదు ॥డూారం॥ 


పాడినవారు. ౩ వెస్‌, ప జాలసు [బ్రహ్మణ్యం 


అయ్యో ! మానవుడా ? 
కళ్ళుండే గుడ్డివాడురా మనిషంు 


నడిపించే చెవిటి వాడురా దేపుడంజ క ళ్ళుం డే॥ 


కలలన్నీ నిజమవ్వాలని మనిషి కోరికా 

కలలుగా నే మిగిలిపోవడం సృష్టి వాడుకా 

(బతుక నేది గమ్యం తెలియని రహదారీ 

(పతివాడూ నడకే తెలియని బాటసారి ॥కళ్ళుం డే॥ 


మంచి చెడులు చూసే వాళ్ళే మనిషికి చుట్టాలూ 

వేదించుకు తినేవాళ్ళు ని పాలిటి దయ్యాలూ 

నువ్వ స్తేనే చాలని లోకులందరూ తలవాలీ 

నువు పోయావంజే నలుగురి కళ్ళు తడవాలీ ॥రళ్ళుం డే॥ 


సాంకేతిక 

కధ రాజబాబు 
మాటలు భమిడిపాటి 
పాటలు ఆచార్య ఆత్రేయ 
కొసరాజు, గోపి 

నేపధ్యగానం పి. సుశీల, 
విస్‌. హా బాలసు[బహ్మణ్యం 

ఆనంద్‌ 

సంగీతం శంకర్‌ _ గణేష్‌ 
నృత్యం తార 
క్రళ్ల భాస్క_రరాజు 
స్టిల్స్‌ మోహన్‌ జీ- జగన్‌ జీ 
మేకప్‌ కృష్ణ-ర మే షి-నాయుడు 
(పెస్‌ రిలేషన్స్‌ ఇ. అర్జునరావు 
కూర్చు ఆత్మ 
అసోసియేట్‌ ఎడిటర్‌; రవికుమార్‌ 
దుస్తులు శాయి-_బాబూరాపు 


సహ దర్శకుడు 
సహకార దర్శకుడు : 
డిమ్మిటావ్‌ B, 50. 


క. మ రావు 


నివుణు లు 

సహాయ దర్శకుడు ఏ అనిల్‌కుమార్‌ 
డె రెకర్‌ ఆఫ్‌ ఫొటో |గఫీ ; 

= "క్ర 


ఆర్‌. మధూసూధన్‌ 
ఆపరేటివ్‌ కెమెరామెన్‌ | 
సెల్వం కృష్ణా రెడ్డి 
నిర్మాణ మ నిర్వహణ క 
జి ఏ కృష్ణారాపు 
(పొడక్షన్‌ మేనేజర్‌ 


బాబీ 


సహాయకులు 


కూర్చు మోహనరావు, సుబ్బయ్య 
నృత్యం లక్ష్మీ, రవి 
దుస్తులు అప్పారావు, రాజు, సూరి 
మేకప్‌ 


సుబ్బారావు, నాగరాజు 


నిర్మాత : 
శ్రీమతి లక్ష్మీ అమ్మలు 


సీతారామరాజు 

పబి సిట గంగాధర్‌ 
i నరసింహారావు 
ఆఫీస్‌ ఇన్‌చార్జి వై.ఎస్‌, [పసాద్‌ 
8. Com. 

నిర్వహణ అన్నారాపు 
సూర్యచం|దరాపు 

(శ్రీరాజ్‌ 

అప్పారాపు 

సహ నిర్మాతలు : డి.వి.ఎన్‌ , శాస్త్రీ 
చిట్టిబాబు 

స్టిల్స్‌ శంకర్‌ 
(పొడర్ష న్‌ రాము గోవిందు, 
హనుమంతి , కృష, సుధ 

కళ (శ్రీహరిరావు, శివ 


శీ వద్యునాభ. విజయవాడ-3 


